Er 
తళతళ) 
=] 


శుభమస్తు 


సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134. 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 


Kiron 


(అ 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


శ్రీ మదభినవగుష్తాచార్య విరచిత 


భైరవ స్తోత్రమ్‌ 


(భెరవుడంటే పిలవగానే పలికే మన వెంటపడి ఏమి కావాలని అడుగుతూ అవసరమైన 
ప్రయోజనాలను సమకూర్చవాడు అని సంప్రదాయకుల అభిప్రాయం. ప్రత్యభిజ్ఞా పర 
పదకోశం (ప్రకారం “భఖ ర వ” అను మూడు అక్షరాలలో “భి అంటే భరణం, 
రక్షణం - రి అంటే రవణం లేదా సంహారం - “వి అంటే వమనం లేదా సృష్టి అని 
అర్థం. అంటే స సృష్టి, ప్పి స్థితి, లయ సమన్వితమైన ఆ పరమశిబుడే భైరవ పదానికి అర్థం. 
ఈ పద దైవాన్ని భావించి పరవశించి అభినవ గుపప్పడనే కాళ్ళీర సైవ దార్చినికుడు 
ననన గానమిది) అతన్‌ ఆనంద తుంజిలాంతర్మణ నుంచి భక్తి అధ్ర్వైత భావనా 
పారవశ్యంతో ఉప్పొంగిన కవితా ధార) 


ఓం నమో భగవతే భైరవాయ 


01. వ్యాప్త్రచరాచరభావవిశేషం 
చినయమెకమనన్తమనాదిమ్‌। 
భైరవనాథమనాథశరణ్యం 
త్వన్మయచితయా హృది వన్దె॥ 


హే భైరవ నాథా - ఈ స్థావర జంగమాత్మక ప్రపంచ మంతా, ప్రపంచంలో ప్రతి 
భావ పదార్థంలో నువ్వు వ్యాపించి ఉన్నావు. భే. చైతన్య స్వరూపుడవు. అద్వితీయుడవు. 
ఖైరవనాథా నీవు అనాదివైనా అనాధలైన వారందరికి శరణ్యుడవు. దేశ, కాల, వస్తు, 
కృత పరిచ్యేదము లేని నీ స్వరూపమును నా హృదయములో నింపుకుని చిత్తంతో 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


02. త్వన్మయమెతదశేషమిదానీం భాతి 
మమ త్వదను(గహశక్యా! 
త్వఇ మహెశ! సదైవ మమాత్మా 
స్వాత్మయ మమ తేన సమస్తమ్‌॥ 


హే భైరవ నాథా - ఈ సృష్టిని విభాగ దృష్టితో చూస్తే - ఈ ప్రపంచం, భగవంతుడైన 
భైరవనాథుడు, నేను - అనే మూడు భాగాలుగా గోచరించ వచ్చు. ఈ ప్రపంచమంతా 
తన కంటే వేరు అనే భావన వదలి తన స్వరూపమే అనే అభయస్థితిని పొందుటకు - 
సమస్తం మమ న్వాత్మయా అని |ప్రార్థిసున్నాను. 


08. న్వాత్మని విశ్వగతే త్వయి నాథే 
తేన న సంస్కృతిభీతికథాస్తి! 
సత్స్వపి దుర్దరదుఃఖవిమోహ 


త్రాసవిధాయిషు కర్మ గణేషు॥ 


హే ఖైరవ నాథా - ఈ ప్రపంచంలో అణువణువునా వ్యాపించివున్న ఆత్మ 
స్వరూపంతో స్‌ విరాజిల్లుతుంటే నాకు సంసార భయం - కథా ప్రశంగ రూపంలో 
కూడా వుండదు. మేము ఆచరించే ఈ కర్మ గణం మోయలేని దుఃఖాన్ని ధారా, పుత్ర, 
పశ్వాది సమస్త విషయాలపై వ్యామోహాన్ని ఆ విషయ వాంఛలు తీరనప్పుడు మనస్సులో 
మాకు కలిగే అలజడిని పుంకాను పుంకంగా విస్తరింప జేస్తున్నాయి. ఇంత ఘోర 
విపాతం కల్గజేసే కర్మగణం వున్నా నీ నిరంతర భావనలో నాకు ఏ విధమైన భయం 
లేదు. 


Kiron Type Institute 


(అ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


04. అన్తక! మాం ప్రతి మాదృశమెనాం 

కోధకరాళతమాం విదధీహి!। 

శజృరసేవనచిన్తనధీరో 

భీషణభైరవశక్తిమయోస్మి! 

హే భైరవ నాథా - ఓ యమ ధర్మరాజా క్రోధోద్రిక్తమైన చూపును నాపై ప్రసరింప 
జేయవద్దు. నీ చూపు విలువను సంతరించుకోవాలంటే నాపై పయోగించకుండా 
వుండటమే నీకు తగిన విషయం. ఎందువలననగా నేను శంకరుని సేవిస్తూ ధ్యానిస్తూ 
ఎంతో గుండె నిబ్బరంతో వున్నాను. భైరవమూర్తి అయిన నీ శక్తి స్వరూపుడనై నెను 
శివకింకరుడై నున్న ఈ యమకింకరులు ఏమియూ చేయజాలదు. 
05. ఇత్తముపోఢభవన్మయ 

సంవిద్దధితిదారితభూరితమి శః 

మృత్యుయమాంతకకర్శపిశాబైః 

నాథ! నమోస్తు న జాతు విభేమి॥ 


హే భైరవ నాథా - నీకు నమస్కారము చేసుకుంటున్నా. నీవైన నా చైతన్యాన్ని నీ 
అనుగ్రహం వల్ల పొందగలిగాను. ఈ చైతన్య భానుని సహస్ర రస్ములు నా హృదయంలోని 
అజ్ఞానంధకారాన్ని పటాపంచలు చేస్తున్నాయి. ఇక నాకు సాక్షాత్తు మృత్యుదేవత వల్ల 
గాని, పదే పదె సంసార చక్ర (పిరకమైన కర్మ మార్గం వల్లగాని భయంకర పిశాచాల 
వల్ల గానీ భయం లేదు. నేను ఇక ఎప్పుడు భయపడను. 


06. ప్రోదితసత్యవిబోధమరిచి 
పోక్షితవిశ్వపదార్ధసతత్వః 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


భావపరామృతనిర్భరపూర్ణి 
త్వయ్యహమాత్మని నిర్వ తిమెమి॥ 


త పద్యంలో విభో పోక్షిత అని చెప్పుటచే ఉదయించిన సత్య స్వరూపమైన 
జ్ఞానమునందు అమృతమనే [దవరూపత్వము ధ్వనితము. పోక్షణము అనెది అమృతం 
అనే ద్రవ పదార్దం చేతనేగా సాధ్యపడేది”. ఈ జ్ఞానామృతముతో ప్రపంచాన్ని పోక్షణ 
చేయగా హను పూర్వం అజ్ఞానంచే భాసించిన ప్రపంచ రూపం పోయి ప్రపంచంలోని 
వాస్తవమైన ఆనందరూపమైన పరమేశ్వర స్వరూపం వ్యక్తమైంది. అట్టి నీవు నేనే, 
ఇప్పుడు నాకు పరిపూర్ణానందం కలుగుచున్నది. 


07. మానసగోచరమేతి యదైవ 
క్లేశదశా తనుతాపవిధాత్రీ 
నాథ! తదైవ మమ త్వదభేద 


స్తోత్రపరామృతవృష్టిరుదెతి॥ 


హే భైరవ నాథా - ఈ శరీరం పై ఎప్పుడో ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక 
తాపాలు మూడు కలిని ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి హైప శరీరాన్ని 
వశపరుచుకుంటాయో, అప్పుడు ఏర్పడ్డ వార తీవ్రత తగ్గాలంటే నీ అభోద భావనా 
స్తోత్రమే శరణ్యం. “అది తావుల్‌ దప్పెను మూర్చవచ్చిను తి దళ్ళిన్‌” అనే గజెంద్రుడి 
స్థితి. 


08. శబ్మర! సత్యమిదం వ్రతదాన 
న్నానతపో భవతాపవినాశి। 
తావకశాస్త్రపరామృతచింతా 
స్యన్దతి ఇతసి నిర్వ ్రతిధారా॥ 


Kiron Type Institute 


ట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టి 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిట్యూట్‌ 
ర (>) ఆ] 


హే శంకరా! నిన్ను ఉద్దేశించి ఆచరించే వ్రతాలు, దానాలు, తపస్సులు కేవలఢ 
సంసార తాపవినాశకాలే కాని లౌకిక కర్మలలో శ్రాంతులైన వారికి తాత్మాలికమైన 
ఊరటను కలిగించేవే కాని, అసలైన ఆనందానికి స్వరూపభూతం కావు. అసలు ఆనందం 
నిన్ను ఉద్దేసించి చేసే సోత్రపరాంమృత చింతనలోనే వున్నది. అదే జ్ఞాన మార్గ వైశిష్ట్యం. 


09. నృత్యతి గాయతి హృష్యతి గాఢం 

సంవిదియం మమ భైరవనాథ!। 

త్వాం ప్రియమాప్య సుదర్శనమెకం 

దుర్లభమన్యజనైః సమయజ్ఞమ్‌॥ 

హే భైరవ నాథా - యజ్నొవై విష్ణువు - విశ్వవ్యాపకుడైన ఈశ్వరుడు యజ్ఞ 
కల్పుడు. యజ్ఞం లాగ యజమానికి ఫలదాత. అట్టి నీవు అసాధారణకు దుర్లభుడవు. 
జ్ఞానానంద స్వరూపుడవు. అట్టి నిన్ను పొందిన ఈ చేతన నర్తిస్తున్నది. ఆనందంగా 


గానం చెస్తుంది. 


10. వసురసపౌషే కృష్ణదశమ్యాం 
అభినవగుప్తః స్తవమిమమకరోత్‌। 
యేన విభుర్భవమరుసంతాపం 
శమయతి ర్సుటితి జనస్య దయాళుః। 


అభినవ గుప్తుడు పౌష కృష్ణ పక్ష దశమి నాడు ఈ భైరవ స్తోత్రాన్ని భైరవ రూపుడైన 
పరమశివుని ప్రీతికి రచించాడు. ఈ స్తోత్ర రచనచే సంతృప్తుడైన భైరవుడు ప్రాణికోటికున్న 
సంసార తీవ తపాన్ని పూర్తిగా శమింపచేయాలని రచయిత అయిన అభినవ గుప్తుని 


// ఓం నమో భగవతే భైరవాయ // 


Kiron Type Institute 


ల్‌ 


(స) 


కిరణ్‌ టైప్‌ ఇన్‌ప్లి 


Kiron Type Institute 


ou 


ry 


DID 


.-94 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


4 044 9650 లే 994 1430 


